చిట్టీ పొట్టీ 
పాపల్లారా, 
జిలిబిలి పలుకుల 
చిలకల్లారా, 


విన్నారా 

మీరీ కథనూ? 
వింత ఉత్తరం 
విచిత కథనూ! 


అనగనగా ఒక 
నగరంలో, 
అనేకులుండే 
భవనంలో, 


తీరుగుచుండె 

నోక పోస్టుమాను, 
తన చేతనుగల 
ఒక లేఖతోను. 


ఏయే చోటులు 
తిరిగినదో, 

ఎందరి చేతులు 
మారినదో, 

బాగా నలిగి 
వున్నదా పతం 
దానిపైన గల 
విలాసమే విచితం: 


“౨ిరంజీవి 
చేతకానివానికి 
అని మాత్రమె 
రాసి వున్నది. 
వచ్చిన చిక్కదె 
పోస్టు వానికి, 

ఆ మనిషెవరో 
తెలియకున్నది, 


ఓ గడప ముందు 
నిలిచి చూడగా 
కనుపించెను 
లోపలున్న వోవ, 
అమ్మ తినిపిస్తుండెను 
తియ్యని పాయసం, 
కోకమ్మ కథలల్ని 
అందుకోసం. 


జీవి 
చేతకారివానిక - 
4 


“ఏమోయ్‌ భాయ్‌, 
చేతకానివాడా, 
ఇదిగోనోయ్‌ 

నీ ఉత్తరంో 
అన్నాడా పోస్టువాడు. 
గొంతెత్తి గట్టి గా 
వోవకిక కలిగింది 
చెప్పరాని తత్తరం. 


అమ్మ చేతిలోని 
చెంచాను 

గమ్మున లాగికొని 
తనె తినసాగెను. 
“చేతకానివాడిక్కడ 
ఎవడూ లేడిని 
చేతులూపుతు 
అమ్మ చెప్పెను. 


మేడమీది వాటాలో 
అం, ద్యూష్క 
ఆడుకొనుచుండెను 
ఎంచక్కా. 


కాని గది అంతా 
చిందరవందర, 

ఎటు చూసిన 
బొమ్మల గత్తరబిత్తర, 
పోస్టు మాను పిలిచిన 
అ(డసు విని 
బాలుడనెను 

ఠక్కున నిలుచొని 


“చేతకానివాడను 

నేనా? కాను కాను, 

ఆట ముగియగానె 

అన్నిటినీ సర్చుతాను, 
కొయ్యదిమ్మలతో 
కడుతున్నా నొక యింటిని 
అయ్యా, దానిని 

పూర్తి కానిండనుచుంటిని.”” 


“త లిరుబీఐ 
శ్‌ చేతకాలివాలిఃి 


- 


కుడివైపున వాటాలో 
కూర్చుండెను స్మావ 
సోఫాలో హాయిగ 

కాల్హాపి మహరాజులా 
చెర్జి తొడుగుచుండెను 
కాళ్ళకు మేజోళ్ళు 

ఇంటి సరంబీ మీదనుండి 
దిగకుండెను వాడి కళ్ళు 
అది చూసిన 


పోస్టువాడనె ఇటులని 
అమ్మయ్య, యింతటితో 
పని తీరినదనుకొని. 


“ఆహాహా! మితమా! 
చివరకు దొరికినావు, 
రోజంతా నీకోసమె 
వూరంతా వెతికినాను, 
చేతకాని వాడవీవె 
లేదులేదు సందేహం 
ఇదిగిదిగో తీసుకొనుము 
ఈ లోకోత్తర సందేశం” 


అనవిని స్దావ 
పలికెనపుడు 
తానె తొడుగుచు 
కాలికి మేజోడు. 
“దయచేసి 

అటీ మాట 

(స) 

లనకుడెప్పుడు 
చిట్టి చెలికి 
కని నేర్పుచుంటి 
నంతేనిపుడు.” 


పొరుగున గల 
తలుపు తట్ట గా 
లోనికి రమ్మని 
పీలుపు వచ్చెను 
తల్నీ కూతురు 
౧ 
జతగా లోపల 
తుడుచుచుండిరి 
పేటుల దొంతర. 
౧ 
అది గమనించిన 
మన పోసు మాను 
లు 
మెల్లగ ఇటులని 
ల. 
విన్నవించెను 
“నను క్షమియించుము 
తల్లీ, 
నే పారపడితిని 
2) 
మళ్ళీ. 


మేడ దిగిన 
పోస్ట వాడు 
తోటలోకి 
పోయెనపుడు, 
ఇంట దొరకని 
బాలుడొకడు 
కనిపించెను 
బరీసనువాడు. 


చక్కని 
పూలతోటకు వాడు 
చల్లని 

౧ 
నీరు చల్గుతున్నాడు. 
ఆశలుడిగిన 
పోసు వాడు 

లు 
బెంచీపైన 
చతికిలబడ్డాడు. 


ల్స్‌ 


కరడ ey 


ఇంతలోనే 

అతని చేతిలోని 
ఉత్తరం 

ఎగిరిపోయె 

తన యా. తక్‌" రకు 
సత్వరం. 


దానిలోని 
విషయమొ్మొక 
మాయ మంతం 
అయితేనేం, 
చెబుతాను మీకా 
పరమ రహస్యం. 


“చేతకానివానికి 
సిగ్గు చేటులు” 
ఈ రెండే 


ఆ జాబులోని 


మాటలు. 


బాలబాలికలార, 
భావి పౌరులార! 
నా కోరికొకటి 
చెప్పమందుర? 
చేతకానీ 

బాల లెవ్వరు 
లేకుండగ 
చూడవలయును. 


అనువాదం: కొండేపూడి లక్ష్మీనారాయణ 


చ్మితాలు: ఎఫ్‌. లెమ్కూల్‌ 


A. 11% 
"HEYMEMKA క 


Ha Aabike Tenyey 


em 
“వగతి” (ప్రచురణాలయం . 
మాతో 
(€) తెలుగు అనువాదం “(పగతి” (పచురణాలయం 1981 


సోవియట్‌ యూనియన్‌లో ము దింపబడింది 


70801-104 
నతు... 4803010102. 
A 314 on-s1** 


